హంసకాకీయోపాఖ్యానం 


(సరళ వ్యాఖ్యాన సహితం) 


వ్వాఖ్వాత 
దా॥। ఎస్‌.వి. రామారావు 





వ్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2018 


1401501 సగ! 0౮04101044 01 
77101 ట౧౦౧మల(20” 


6€077277౯2427౧ 0 
1) వత 202 120 


0. 0121000 9001026400 నలడులు షం. 12908 
(అ[11200 యలా66 


77 ౨777౧" 20186 


6౦౮7౬ * 2000 


/ర/స%66 €) + 


ఏ11%4011 11ట0021 522021. 1.4.5. 
౫600676 0౦0౦ 

ుం2!2 ుుం26 లంజ జయ 
ం26 


రి 


0102601003 స సు101 
.. 00026. 


777/664 2/౧ 


22 మంం26 లజటరుజుఖయి 91653 
ంజడ- 51/ 507 


ముందుమాట 


భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు వేదాలు, పురాణాలు, 
ఇతిహాసాలు మూలాధారాలుగా ఖ్యాతిగాంచాయి. వేదాలలోని సారాన్ని 
రంగరించి భగవాన్‌ వేదవ్యాసుల వారు మహాభారత ఇతిహాసాన్ని 
పంచమవేదంగా తీర్చిదిద్దారు. మహాభారతం మన జాతీయ కావ్యం. 
చతుర్విధ పురుషార్థాల సాధనకు కావలసిన విజ్ఞానమంతా ఇందులో 
చక్కగా వేదవ్యాసుల వారు ఇమిడ్చారు. మహాభారతం పంచమవేదంగానే 
కాక భారతీయ విజ్ఞాన శాస్త్ర సర్వస్వంగా ప్రశస్తికక్కింది. 

వేదవ్యాసుల వారు భారత కథను జయేలిహాసంగా తీర్చిదిద్ది తన 
శిష్యులద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశారు. వైశంపాయనుడు 
జనమేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు. అలా వినిపించగా 
'పెంపొందిన కథను భారతం అన్నారు. ఆ తరువాత రోమహర్ష్నణుని 
కుమారుడైన ఉగ్రభశ్రవసుడు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న 
శౌనకాది మహామునులకు వివరించాడు. మునులడిగిన ప్రశ్నలకు 
ఉగ్రభవసుడు చెప్పిన కథార్థాలతో కలిపి భారతం “మహాభారతం” 
అయ్యింది. 

“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” 

ఇందులోఉన్నది ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా 
ఉండదు - అని సూత పౌరాణికులు శౌనకాది మహామునులకు 
మహాభారత ప్రాశస్యాన్ని వివరించాడు. 

పంచమవేదంగా, భారతీయ విజ్ఞాన శాస్త్రంగా ఖ్యాతిగొన్న సంస్కృత 
వ్యాసభారతాన్ని ఆదికవి నన్నయ, కవిబ్రహ్మ తిక్కన, ప్రబంధ 
పరమేశ్వరుడు ఎల్జిన ఆంధ్రీకరించారు. 


17 


తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మప్రచారంలో భాగంగా కవిత్రయ 
విరచిత శ్రీమదాంధ్ర మహాభారతానికి తెలుగులో సుప్రసిద్ధ పండితులచే 
చక్కటి వ్యాఖ్యానాన్ని వ్రాయించి 15 సంపుటాలుగా ముద్రించి తెలుగు 
ప్రజలకు అందించింది. తి.తి.దే. ముద్రించిన కవిత్రయ విరచిత 
శ్రీమహాభారతం విశేష ప్రజాదరణను పొంది ఇప్పటికే దాదాపు 
25,000లకు పైగా ప్రతులు అమ్ముడుపోయాయి. 


ఇదివరకు తి.తి.దే. ముద్రించిన కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర 
మహాభారతంలోని ప్రశస్తమైన నలోపాఖ్యానం, సావిత్రి ఉపాఖ్యానం వంటి 
ఉపాఖ్యానాలను, సుప్రసిద్ధ ఘట్టాలను, కథలను వ్యాఖ్యానంతోపాటు 
ప్రత్యేకించి చిన్న చిన్న పుస్తకాలుగా ముద్రిస్తే నేటి తరం సమాజానికి 
చాలా ఉపయోగకారి అవుతుందని తి.తి. దేవస్థానములు సంకల్పించింది. 
ఆ సంకల్పానికి ప్రతిరూపమే ఈ భారతోపాఖ్యానాలు (గ్రంథమాల. 
ఈ (గ్రంథమాలలో భాగంగా ఉదంకోపాఖ్యానం, గరుడోపాఖ్యానం, 
యయాతి చరిత్ర, దుష్యంతోపాఖ్యానం, శిశుపాలుని కథ, నలోపాఖ్యానం, 
ధర్మవ్యాధోపాఖ్యానం, రామోపాఖ్యానం, సావిషత్రుపాఖ్యానం, కీచకుని కథ, 
శ్రీకృష్ణరాయబారం, అంబోపాఖ్యానం, హంసకాకీయోపాఖ్యానం, 
నాడీజంఘుని కథ, బ్రాహ్మణగీతలు అనే 15 శీర్షికలను ఎంపిక చేసి 
తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్దులైన పండితులచే చక్కటి పీరికలను వ్రాయించి, 
ముద్రించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నది. ఇందులో భాగమే 
ప్రస్తుతం మీకందిస్తున్న హంసకాకీయోపాఖ్యానం. 

భక్తమహాశయులు, సాహితీ ప్రియులు ఈ [గ్రంథమును ఆదరిస్తారని 
మనసార కోరుకుంటూ... 


సదా శ్రీవారిసేవలో... 


వ్‌ 
కార్యనిర్వహణాధికారి 
తి.తి.దేవస్థానములు, తిరుపతి 


ప్టీర్రిక్ర 


మహాభారతం మన జాతీయ కావ్యం (౫26౦021 010. ఇందులో 
గల పదునెనిమిది పర్వాల్లో ఎనిమిదవది కర్ణపర్వం. ఈ పర్వంలో కర్టుడు 
కౌరవ సేనానాయకుడుగా కొనసాగిన రెండు దినాల (16వ, 17వ 
రోజులు) భారతయుద్ధగాథ వర్ణించబడింది. 


రెండవ దినాన (17వ రోజున) కర్ణుడు శల్యుణ్ణి తన రథానికి 
సారథిగా చేసికొని, పాండవ 'సైన్యమందలి వీరులతో - ముఖ్యంగా 
అర్జునునితో -ా విజ్బంభించి యుద్ధం చెయ్యటం జరిగింది. సారథియైన 
శల్యుడు ఆ రోజున ఆదినుండీ కర్ణుణ్ణి తన మాటలచేత అనేక విధాల 
నిరుత్సాహపరుస్తూ సారథ్యం సాగించినాడు. మహావీరుడైన కర్ణుని 
దృఢనిశ్చయంతో కూడిన సమరోత్సాహాన్ని తగ్గించటానికి శల్యుడు 
వల్మిన పల్కులలో అత్యంత ప్రధానంగా చోటుచేసికొన్నది “హంసకాకీ 
యోపాఖ్యానము” - అనే కథ (0212010. 

ఉపాఖ్యానమంటే ఇతరత్ర తాను వినిన కథను చెప్పుట. *శుతస్య 
అర్ధస్య కథనం ఉపాఖ్యానం ప్రచక్షతే” - అని లాక్షణికుల నిర్వచనం. 
ఉపాఖ్యానం ప్రధానకథకు అధీనమై నడుస్తూ, వస్వెక్యం దెబ్బతినకుండా, 
సందర్భోచితంగా, సంక్షిప్తంగా, స్పష్టంగా ఉరటం 28 గద్య పద్యాల్లో 
నెలకొనియున్న ఈ ఉపాఖ్యానం పై ఉపాఖ్యాన లక్షణాలన్నింటినీ పుణికి 
పుచ్చుకొన్నదై, చక్కగా విలసిల్లుతూ వున్నది. 

హంస, కాకీయ-ఉపాఖ్యానంలో కాకి, హంస-ఈ రెండు పక్షులు 
ప్రధాన పాత్రలు. వైశ్యతశ్రేష్టుని యింటిలో ఎంగిలిమెతుకులు తిని, క్రొవ్వి, 
గర్వించిన కాకి స్వశక్తి తెలియక, అతని కుమారుల మాటలకు ఉబ్బిపోయి, 
హంసతో ఆకాశయానంలో పోటీపడింది! ఓటమిపాలై, తుదకు ఆ 
హంసచేతనే రక్షింపబడింది!! ఇది యీ ఉపాఖ్యానంలోని సారాంశం. 


ఇగ 


పరిమితిలో చిన్నదై ఉన్నా ఈ ఉపాఖ్యానాన్ని రచించటంలో 
మహాకవి తిక్కనామాత్యుడు నాటకీయతా లక్షణాన్ని అపూర్వంగా నెలకొల్పి, 
దీనిని చక్కని కవితాఖందంగా తీర్చియున్నాడు. “అంబుధిలో నొక్క 
యలఘుతరద్వీపమున ధర్మవర్తినాం జను నరేంద్రుపురమున” - ఇత్యాది 
సీసపద్యం ద్వారా - సముద్రము, దానీ నడుమ ఒక పెద్ద ద్వీపం, ఆ 
దీవి నడుమ ధర్మవర్తి అనే రాజు ఏలే పట్టణం, ఆ నగరంలో సంపన్నుడు, 
బహుపుత్రవంతునైన వర్తక ప్రముఖుని నివాసం, ఆతని కుమారుల 
పెంపకంచేత క్రావ్వియున్న కాకి - వీటన్నింటితో గూడిన విపులమైన 
దృశ్యాన్ని విహగావలోకన (1016 అ 1గలా7 పద్ధతిలో చిత్రించిన 
రీతి మిగుల మనోజ్ఞంగా విలసిల్లుతూవుంది. '“అలాక్షరముల అనల్పార్ధరచని 


- అంటే ఇలాంటిదే! 


ఈ కథలోని ముఖ్యపాత్రలు: కాకి, 1 మేటిహంస. ఈ 
రెండిటి సంవాదాన్ని వాటియొక్క స్వభావాలను ప్రకటించే శైలిలో, 
తేటతెలుగు పలుకుబడిగల కందం, ఆటవెలది పద్యాల్లో రచించి, మహాకవి 
ఇందులో వృత్త - బెచిత్యాన్ని సముచితంగా పాటించియున్నాడు. 


ఈ ఉపాఖ్యాన విశిష్టతకు అక్షర నిదర్శనంగా అలరారుతున్న ఈ 
క్రింది సన్నివేశం ఈ సందర్భంలో ప్రచురంగా పరికింపదగివుంది - 
కాకి వశ్చాత్తాపంతో వాంనను (పొర్ధించటం 
క. “*“నాకొలంది యిప్పు డెటింగితి, 

నీ కరుణాలోకనంబు నిగిడించి, శర 

ణ్యా! కావు నన్ను మగుడం 

గాకులలోం గలుపం దగవుగాదే నీకున్‌? 


ఇ711 
హంస కాకిని కాపాడటం : 


క 'ఎెరవునం దత్తనువుం దన 
చరణంబుల నిటికి యెత్తి చావడిపి, బల 
స్ఫురణంబు మెజయ వీపున 
ధరియించుచు వచ్చెం బక్షితతులు నుతింవన్‌. 


వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున దించి, యక్కాకి దెప్పిణిన, 
రాయంచ దానితో నచ్చటి కాకులు విన “నింక యవినయంబు లెన్నం 
డును జేయకు మని పలికి, నిజసహచరంబులగు మరాళంబులుం, 
దానును వలయు చోటికిం జనియె.” 

- 2వ ఆశ్వా, 77, 81 పద్య, గద్యములు. 


ఈ దృష్టాంత కథను వివరించటంలో, కర్టుడు ఆ కథలోని కాకివంటి 
వాడని, అర్జునుడు హంసవంటి వాడని శల్యుడు తన అభిప్రాయంగా 
ప్రతిపాదించాడు. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ఈ ఉపాఖ్యానం చివర 
శల్యుని ద్వారా పల్మించిన ఈ క్రింది వాక్యాలు ఆ 'కర్ణనారథి' యొక్క 
ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ఉద్దోషిస్తూ వున్నాయి. 

వ.*నీవు నా కోమటికొడుకుల యొంగిలికూటం బెరిగిన యక్కాకంబు 
చందంబున కురుకుమారుల యొంగిళులు గుడిచి క్రొవ్వి, యెొక్కుడు 
వారల ధిక్కరించెదవు. నీ కొలది యెజుంగవు. దీనం జేటు వాటిల్లుగాన 
తేటపడ నెజింగించెద నాకర్ణింపుము.” - 2వ ఆశ్వా., 81వ వచనము. 

శల్యుడు పై విధంగా పల్మిన పల్ములకు మహారథియైన కర్ణుడు ట్‌ 
మాత్రం నిరుత్సాహపడ లేదు. పైగా, ఆ 'కపటసారథి' ని ఈ క్రింది 
పద్య, గద్యాలలో గట్టిగా మందలించి, తన ధీరతాగుణాన్ని స్పష్టంగా 
చాటినాదు. 


ఛు 


క. “దృష్టాంతము సెప్పెదనని 
కవ్టాత్మా! నీవు నన్ను కాకము, నరును 
తృష్టమరాళముగాగ ని 
కృష్ణంపుకథ చెప్పి; తిది సఫీత్వము తెజగే? 
ఆ. నీచులకు బలంబు నెట్టన పరుసని కాజు లజచుచున్మిగాన యిట్లు 
పలికి తింతజేసి, భయమయ్యెనే నాకు? నట్టిమాట లింక నాడ కుడుగు! 


వ. నీవు వెజపింపనయ్యెడు కొలందివారిని వెజపింపుము; కర్ట్షుండు 
విక్రమంబునకుం, గీర్తికి నాస్పదంబగుటకు జనియించినవాడుగాని, 
భయంబు గొనుటకుంగాదు.* - 2వ ఆశ్వా, 97,98,109 పద్య, 
గద్యములు. 


కర్ణుడు పై పలుకులతో విరమింపక, శల్యుడు పాలించే బాహ్లిక, 
మద్రరా్ర్రాల్లోని కొన్ని జాతులవారి దురాచారాలను, అవినీతిమయములైన 
జీవన పద్ధతులను తీవ్రంగా దుయ్యబట్టి, పరిహసించాడు. 


ఇక, మద్రరాజైన శల్యుడు సార్థకనామధేయుడు. బలవంతులైన 
శత్రువుల హృదయాలకు శల్యం (పదునైన బాణం) లాంటివాదనే 
అభిప్రాయంతో ఆతని తల్లిదండ్రులు అలా నామకరణం కావించారు. 
అంతేగాక, ఆయన '“అశ్వహృదయం' - అనే అపూర్వవిద్యలో ప్రవీణుడైన 
గొప్ప రథసారథిగా కూడా ఆ యుగంలో ప్రసిద్ధి వహించాడు. అయితే, 
ఈ కర్ణపర్వంలో రథస్థుడయిన కర్చునియొక్క కర్టాలకు (చెవులకు) 
ములుకులవంటి పలుకులను ప్రవచించటం ద్వారా తన నామధేయాన్ని 
ఇంకొక విధంగా సార్థక పరచినాడు! 


నిజానికి అంతకు మునుపు శల్యునకు కర్ణునియెదల సూతకులజుడనే 
న్యూనభావం తప్ప, ద్వేషభావం కాని, శత్రుత్వం కాని లేవ. పరిశీలిస్తే, 
ఈ పర్వకథలో శల్యునకు మహారథియగు కర్ష్ణునియెడల ద్వేషభావన 


హః 


ఏర్పడటానికి మూలకారణం ధర్మరాజు కోరిన కోరిక. ధర్మరాజు తన 
వద్దకు వచ్చిన శల్యుణ్జి ఈ రీతిగా అభివర్ణించాడు ఆ 


“వ. మీకుం గర్డ సారథ్యంబు కర్తవ్యంబు గాంగలయది. సమర 
సమయంబున నిరాకరించి పలికి కర్మ చిత్తంబునకుం గలంక పుట్టించి, 
పార్టుని రక్షింపవలయును. అకృత్యంబని యనుమానింపక, మత్రార్ధ 
నంబున నెల్ల భంగుల నివ్విధం బనుష్టించుము.” ఆ ఉద్యోగపర్వము 
1వ ఆశ్వా, 215 వచనము. 


బంధుత్వాఖిమానంతో కూడిన పక్షపాతం (డ్రురేపించగా, శల్యుడు, 
ధర్మరాజు కోరికను నిర్వహించడంలో సంపూర్ణంగా సఫలీకృతుడైనాడు. 
ఇందువలన సుయోధనుని యొత్తుగడ పూర్తిగా విఫలమైపోయింది! 


వేదవ్యాసుడు రచించిన సంస్కృత మహాభారతాన్ని “కవిత్రయం” 
అనువదించిన తరువాత, ఆంధ్రమవాోభారత కథ ఆధారంగా 
అర్ధవంతములైన అనేక సూక్తులు తెనుగునాట అవిరళప్రచారాన్ని 
పొందాయి. అలాంటివాటిలో “శల్యసారథ్యం” - అనేది ప్రస్తుతం 
పేర్కొనదగ్గది. ఈ జాతీయం ఏర్పడటానికి కర్ణపర్వంలోని ఈ 'హంస 
కాకీయోపాఖ్యానం” ప్రముఖమైన కారణమయిందని చెప్పవచ్చు. 
కాలక్రమేణ 'శల్యసారథ్యం”' - అనే ఈ పదం సమాజంలో శల్యునిలాగా 
తమ మాటలతో ప్రజలను నిరుత్సాహపరుస్తూ, మభ్యపెడుతూ తప్పుదారి 
పట్టించే కపటవర్తనులను గూర్చిన హెచ్చరికగా, నీతిగా లోకంలో 
స్థిరపడిపోయింది! 


కర్ణపర్వం ఆధారంగా వెలుడిన లోకోక్తుల్లో ఇంకొకటి కూడా ఉంది- 


అది - “కార్తీకంతో వానలు సరి; కర్ణునితో భారతం సరి!” - అనే 
సూక్తి. అనగా కార్తీక మాసంతో వర్షాలు నిలిచిపోయినట్లే, కర్షుని వీర 
మరణంతో భారతకథలోని ముఖ్యమయిన భాగం ముగిసినట్లేనని దీని 
సారాంశం! 


న 


కర్ణపర్వ కథను పురస్కరించుకొని, పై సూక్తులతోపాటుగా, శిష్టజనుల 
వాడుకలో చక్కని చాటుపద్యం ఒకటి అవతరించింది! శ్రీకృష్ణుడే 
పలికినట్లుగా జాలువారిన ఆ ఆశుపద్యం ఇది: 


క. నరుచేతను, నాచేతను 
వరమడిగిన కుంతిచేత, వాసవుచేతన్‌, 
ధరచేత, శల్యుచేతను 
అరయంగా కర్షుడీల్లె నార్గురిచేతన్‌. 


కర్ణుడు పుట్టుకతో కుంతీనందనుడయినా, కౌరవుల పక్షాన పోరాడటం 
దైవ నిర్ణయంకాగా, నకుల, సహదేవుల మేనమామయైన శల్యుడు 
కౌరవపక్షంలో చేరటం మానవ (దుర్యోధనుని) ప్రయత్నంగా 
పరిణమించింది! చివరకు “యతో ధర్మః తతో జయః” - అనే ఆర్యోక్తి 
అక్షరాలా నిరూపితమయింది! 


ఒక్కమాటలో, కర్ణుడు భారత - ఇతిహాసమనే ఆకాశంలో 
శాశ్వతంగా వెలుగులీనుతూ వున్నటువంటి ఉజ్జ్వలవీర నక్ష్మత్రం! 


క్రుతయుగే బలి ర్దాతా” - కృతయుగంలో బలిచక్రవర్తి దాత; 
(త్రేతాయాం రఘునందన? - క్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దాత; 


ద్వావరే నూర్చవుతళ్ద్ళు” - ద్వాపరయుగ మంతటికీ దాతయయిన 
కర్డుడు “దానకర్ణుడూగా ప్రశస్తిగాంచాడు! 


కవిబవ్మా తిక్కనసోమయాజి విరాటవర్వ అవతారికలో 
“మహాభారతంబు సమస్త దురితాపహంబును, నభిమత శుభావహంబును, 
నశుభహరణంబును గావున” - అని పంచమవేదం యొక్క ప్రాశస్యాన్ని 
ఉదాత్తంగా ప్రబోధించాడు. తదనుగుణంగా కర్ణపర్వమనే ఈ ప్రబంధం 
యొక్క చివరలో దీని ఫలశ్రుతిని ఈ క్రింది చంపకమాలలోఎంతో 
ఉత్కష్టరీతిలో ఉగ్గడించియున్నాడు. 


చ. అనలుండు, భాస్మరుండును, సుధాంశుండు నధ్వర సంప్రవర్తకుల్‌ 
వినుము నరేంద్ర! యీక్రతువు విష్ణమయంబిది నిర్వహించి ర 
ర్హునుండును, కర్ట్దుండున్‌ సమరరూపమునన్‌, తగ నీ ప్రబంధ మిం 
పొనరం బఠించినన్‌, వినిన నొందు నరున్‌ చిరసౌఖ్య సంపదల్‌. 

- 2 అశ్వా., 898 ప. 


“జనమేజయ మహారాజా! ఈ యుద్ధమనే యజ్ఞం విష్టమయం. 
అగ్ని సూర్యుడు, చంద్రుడు - ఈ యజ్ఞానికి బుత్విజులు; దీనిని 
అర్జునుడు, కర్ణుడు యుద్ధరూపంగా నిర్వహించారు. ఈ ప్రబంధాన్ని 
ఆసక్తితో చదివినా, వినినా నరుడు శాశ్వత సౌఖ్యాలను, సంపదలను 
పొందుతాడు. 


మొత్తంమీద ఈ ఉపాఖ్యానం “'పంచమవేదం” యొక్క ధార్మిక 
సందేశాన్ని సంగ్రహంగా చాటుతూ వున్న నీతికథగా, తిక్కనార్యుని కవితా 
మహిమకు నిదర్శనంగా విరాజిల్లుతూ ఉంది. 


-డా॥! ౩. బె. కృష్ణమూర్తి 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 


సీ. 'అంబుధిలో నొక్కయలఘుతర ద్వీప । 
మున ధర్మవర్తినా జను నరేంద్రు 
పురమున నొక వైశ్యవరు€ డధ్వరాది స । 
తృర్మరుండును శాంతిదాంతి యుతుండు. 
గరుణాపరుండు దాననిరతుండు ధన ధాన్య । 
శోభియు బహుపుత్ర లాభ విలసి 
తుండు నై వర్తించుచుండంగ నిలు సేరె | 
నొక కాకి; యతని పుత్రకులు దాని 
తే. 3ంగిళులు పెట్టి కొనియాడ నెలమిం బెరింగి । 
క్రొవ్వి కడుమీటి యెట్టి పక్షులును దన్ను. 
బోల వనియెడు దుర్మానమునం దృణీక । 
రించి యది పెక్కు భంగుల'. గ్రీడ సలుపు. శ] 


ప్రతిపదార్దం: అంబుధిలోన్‌= సముద్రంలోని; ఒక్క, అలఘుతర, 
ద్వీపమునన్‌= ఒక విశాల ద్వీపంలో; ధర్మవర్తినాన్‌+చను= ధర్మమూర్తివలె 
ఒప్పుతున్న; నర+ఇంద్రు పురమునన్‌= రాజనగరంలో; ఒక, వైశ్ళవరుండు= 
ఒక వైశ్యశ్రేష్టుడు; అధ్వర+ ఆది సత్‌+కర్మరుండును= యజ్ఞాలు మున్నగు 
సత్కర్మలు చేసేవాడును; శాంతి, దాంతి యుతుండున్‌= శాంతుడు, 
ఇం[ద్రియని[గ్రహం కలవాడును; కరుణాపరుండు= దయాబుద్దియు; 
దాననిరతుండు= దానాలు చేసేవాడును; ధనధాన్యశోభియున్‌= భాగ్య 
వంతుండును; బహుపుత్రులాభ విలసితుండును+ఐ= పెక్కుమంది 
పుత్రులుండటం అనే లాభంచేత ఒప్పుతున్నవాడును అయి; వర్తించుచుండ. 
గన్‌= నివసిస్తూ ఉండగా; ఒక కాకి; ఇలు, చేరెన్‌= (అతడి) ఇంటికి వచ్చింది; 
అతని, పుత్రకులు= ఆ వైశ్యుడి కుమారులు; దానికిన్‌= ఆ కాకికి; ఎంగిళులు, 


2 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


పెట్టి= ఎంగిళ్ళుపెట్టి; కొనియాడన్‌= పొగడగా; అది= ఆ కాకి; ఎలమిన్‌+ 
పెరింగి= సంతోషంతో పెరుగుతూ; కక్రొవ్వి= గర్వించి; కడున్‌+మీఆి= మిక్కిలి 
అతిశయించి; ఎట్టి, పక్షులును= ఎటువంటి పక్షులుకూడా; తన్నున్‌+పోలవు+ 
అనియెడు= తనకు సాటిరావనే; దుః+మానమునన్‌= దురహంకారంతో; 
తృణీకరించి= లక్ష్యపెట్టక; పెక్కుభంగులన్‌= పలువిధాలుగా; క్రీడ, సలుపున్‌= 
విహరించసాగింది. 


తాత్పర్యం: సముద్రంలో-ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి 
నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, 
సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతుండేవాడు. పెక్కుమంది పుత్రులతో, 
భోగభాగ్యాలతో విలసిల్దుతూ దానాలు చేస్తుండేవాడు. ఒక కాకి అతడి 
ఇంటికి రాగా అతడి కుమారులు దానికి ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. అది 
ఆ ఎంగిళ్ళతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవీ తనకు సాటిరావన్న 
దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది. 


వ. ఇట్లు విహరించుచుండ నొక్కనాండు గొన్ని హంసంబులు 
పక్షబలంబున సుపర్జుతో సరిసేయం దగునట్టివి సముద్రంబు చేరువ( జనం 
గని యా కోమటికొడుకు లక్కాకంబునకు వానిం జూపి యిట్లనిరి. 2 
ప్రతిపదార్థం: ఇట్టు, విహరించుచుండన్‌= ఆ కాకి ఇట్లా విహరిస్తూ ఉండగా; 
ఒక్కనాండు= ఒకరోజు; పక్షబలంబునన్‌= రెక్కల బలంలో; సుపర్షుతోన్‌= 
గరుడుడితో; సరిచేయన్‌+తగునట్టివి= సమానమైనట్టివి అయిన; కొన్ని, 
హంసంబులు= కొన్ని హంసలు; సముద్రంబు చేరువన్‌= సముద్రం దగ్గరగా; 
చనన్‌+కని= రాగా చూచి; ఆ కోమటి కొడుకులు= వైశ్యపుత్రులు; ఆ+ 
కాకంబునకున్‌= ఆ కాకికి; వానిన్‌+చూపి= హంసలను చూపి; ఇట్టు+అనిరి= 
ఇట్టా అన్నారు: 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 3 


తాత్పర్యం: ఆ విధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుడితో సమానమైన 
రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి. వైశ్య్వకుమారులు 
ఆ హంసలను చూపిస్తూ కాకితో ఇట్టా అన్నారు: 
క. 'పులుంగులలో నీ వెక్కుడు; | 

విలసద్గతి నంచ లిట్లు వినువీథి. గరం 

బెలమిం జనియెడు వీనిం । 

గలసి పజచి గెలువవలదె గతుల బహులతన్‌?' 3 
ప్రతిపదార్థం: నీవు; పులుగులలోన్‌= షక్షులన్నింటిలో; ఎక్కుడు= గొప్పదానివి; 
అంచలు= హంసలు; విలసత్‌+గతిన్‌= ఒప్పయిన గమనంతో; ఇట్టు= ఈ 
విధంగా; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; కరంబు+ఎలమిన్‌= కడువేడ్కతో; 
చనియెడున్‌= తిరుగుతున్నాయి; గతుల బహులతన్‌= వివిధగతులలో; వీనిన్‌+* 
కలసి= హంసలతో కలిసి; పజుచి= పరుగెత్తి; గెలువవలదె!= గెలువరాదా! 
తాతృర్యం: 'హంసలు ఆకాశవీథిలో కడు వేడుకతో ప్రకాశిస్తూ 
విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు పలురీతుల గమనాలతో 
హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి.” 
వ. అని తారతమ్య జ్ఞానహీను లగు నయ్యల్పబుద్దులు సెప్పిన, నుచ్చిష్ట 
దర్పితం బగు నదియును మౌర్చృంబునం దానంతటి దాన నని తలంచి 
వానిదెసకుం జని మనంబున వీనిలో మేటి యెయ్యదియో యనుచుం 
జేరి, తన చూడ్చికి వచ్చిన యంచం బురుడించి, పజితము రమ్మని పిలిచిన, 
నయ్యంచలన్నియు నిలిచి పెలుచ నవ్వి యవ్వాయసంబున కి ట్లనియె.4 
ప్రతిపదార్థం: అని, తారతమ్యజ్ఞానహీనులు+అగు= ఎక్కువ తక్కువలను 
గూర్చిన జ్ఞానం లేనట్టి; ఆ+అల్పబుద్దులు= ఆ తక్కువ తెలివిగలవారు; 
చెప్పినన్‌= చెప్పగా; ఉచ్చిష్ట దర్పితంబు+అగు+అదియును= ఎంగిళ్ళు తిని 


శ హంసకాకీయోపాఖ్యానమ్‌ 


గర్వంతో ఉన్న ఆ కాకి; మౌర్ధ్యంబునన్‌= మూర్జత్వంతో; తాను+అంతటి 
దానను+అని, తలంచి= తాను అంత గొప్పదానినే అని భావించుకొని; వాని 
దెసకున్‌+చని= ఆ హంసలున్న దిశకు వెళ్ళి మనంబునన్‌= తన మనసులో; 
వీనిలో మేటి ఏ+ఆదియో= వీనిలో గొప్ప హంస ఏదో; అనుచున్‌+చేరి= 
అనుకొంటూ వాటిని సమీపించి; తన, చూడ్కికి, వచ్చిన, అంచన్‌= తన 
దృష్టిని ఆకర్షించిన ఒక హంసను; పురుడించి= తనకు సాటిగా తలంచి; 
పఅణఅతము= పరుగెత్తుదము; రమ్ము+అని, పిలిచినన్‌= రమ్మని పిలువగా; 
ఆ+అంచలు+అన్నియున్‌= ఆ హంసలన్నీ; నిలిచి= వచ్చిచేరి; పెలుచన్‌ 
నవ్వి= బిగ్గరగా నవ్వి; ఆ+ వాయసంబు నకున్‌= ఆ కాకితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నూయి: 
తాత్పర్యం: అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే 
ఎంగిళ్ళు తిని గర్వించిఉన్న మూర్ధమైన ఆ కాకి, తాను అంతటిదాననే అని 
తలంచి, ఆ హంసలను దగ్గరకు వెళ్ళి, వాటిలో మేటిగా గోచరించిన దానిని 
పిలిచి తనతో సమానంగా పరుగెత్తుమని అడుగగా, ఆ హంసలు నవ్వుతూ 
కాకితో ఇట్టా అన్నాయి: 
క. 'మానససరసి వసింతు మ । 

హీనబలము జవముం బక్షు లెల్లను బొగడం 

గా నెందు. దిరుగుదుము; ద । 

వ్వైనను ఖేదంబు లేదు హంసల మగుటన్‌. క్‌ 
ప్రతిపదార్థం: మానస సరసిన్‌ వసింతుము= మానస సరోవరంలో నివసిస్తాము; 
అహీనబలమున్‌, జవమున్‌= అమితమైన మా బలమును వేగమును; 
పక్షులు+ఎల్లను= పక్షులన్నీ; పొగడంగాన్‌= ప్రశంసించగా; ఎందున్‌+ 
తిరుగుదుము= ఎక్కడైనా తిరగగల వారము; హంసలము+అగుటన్‌= 
హంసలం కాబట్టి; దవ్వు+ఐనను= దూరమైనా; ఖేోదంబు లేదు= బాధ లేదు. 


హంసకాకీయోపాఖ్యానమ్‌ ర్‌ 


తాత్పర్యం: మానససరోవరం మా నివాసం. మా బలాన్నీ, వేగాన్నీ చూచి 
పక్షులన్నీ పొగడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా 
ఎగిరిపోగలము. 

విశేషం: హిమవత్పర్వత ప్రాంతంలోని మానన నరస్సులో హంనలు 
నివసిస్తుంటాయనీ, ఇతర బుతువులలో వేరు [ప్రాంతాలకు వెళ్ళినా శరదృతువు 
రాగానే తిరిగి మానససరోవరం చేరుకుంటాయనీ ప్రసిద్ది. 


వ. ఇట్టి మాయందును. 6 
తాత్పర్యం: ఇటువంటి మాలో కూడా. 


క. బలశాలి యైన హంసము. । 
బిలిచితి పురుడించి పా బేలతనమునన్‌; 
గలవే యింతకు మును హం । 
సలతో బురుడించు వాయసంబులు జగతిన్‌. 7 


ప్రతిపదార్హం: బలశాలి అయిన హంసమున్‌= ఎంతో బలవంతురాలయిన 
హంసను; పురుడించి పాజన్‌= నీతో పోటీగా పరుగెత్తుటకు; బేలతనమునన్‌= 
అమాయకత్వంతో; పిలిచితి(వి)= పిలిచినావు; జగతిన్‌= లోకంలో; హంసలతో 
(న్‌ పురుడించు= హంసలతో సాటి రాగల; వాయసంబులు= కాకులు; 
ఇంతకున్‌+మును, కలవే?= ఇంతకుముందు ఉన్నాయా? 


తాత్పర్యం: మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని 
పిలుస్తున్నావు. అసలు హంసలతో సాటిరాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా 
ఉన్నాయా? 
సీ.  అనుటయు. గాక మిట్లను హంసములతోడ, । 

“గతులు నూటొక్కటి గలవు వాన 


6 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


నొక్కటొక్కట శతయోజన వ్యాప్తి నే। 
మెఅయుదు. బొడవుగా మీంది కగసి 

చనుట యచ్చటినుండి చక్కనేలకు. జోడు । 
వట్టి డిగ్గుట దూరపాత భంగి 

సంగతి పరువడి చారులీలా గతి 
వక్రయానము వలయక్రనుంబు 


ఆ. లోనుగాంగ నెట్టు లైనను మీకోరి । 
నట్ల పఅచి మేటి యంచ యైన 
దాని నిపుడ గెలుతు(; దక్కటి యంచలు । 
భయము వొంద౦. గాకి పదుపు వొంగ.) 8 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని హంసలు పలుకగా; కాకము= కాకి; 
హంసములతోడన్‌ ఇట్టు+అనున్‌= హంసలతో ఇట్లా అన్నది; గతులు నూట+ 
ఒక్కటి కలవు= నూట ఒక్క విధములైన గమనము లున్నాయి; వానన్‌+ 
ఒక్కట+ఒక్కటన్‌= ఒక్కొక్క గమనంలో; నేన్‌= నేను; శతయోజనవ్యాప్తి= 
నూరు ఆమడల దూరం; మెజయుదున్‌= ప్రకాళిస్తాను (పరుగెత్తగలను); 
పొడవుగాన్‌ మీందికిన్‌*ఎగసి చనుట= పొడవుగా పైకి ఎగిరి వెళ్ళటం; 
అచ్చటినుండి= పై నుండి; చక్కన్‌= చక్కగా; నేలకున్‌+ జోడు+పట్టి డిగ్గుట= 
(అదే విధంగా) భూమిమీదికి సమానంగా దిగటం; దూరపాతభంగి సంగతి= 
దూరంగా పడుతూ వెళ్ళే పద్దతి; పరువడిన్‌= క్రమంగా; చారు, లీలాగతిన్‌= 
మనోహరమైన నడకతో; వక్రయానము= వంకరగా వెళ్ళటం; వలయ[క్రమంబు= 
గుండ్రంగా తిరగటం; లోనుగాంగన్‌= మున్నగునవి; ఎట్టులు+ఐనను= ఏ 
విధములైనా; మీ కోరిన+అట్ట్ల, పజచి= మీరు కోరిన విధంగా ఎగిరి; మేటి 
అంచ+ఐన= ఎంత గొప్ప హంస అయినా; తక్కటి, అంచలు= మిగతా 
హంసలు; భయము+పొందన్‌= భయపడేటట్టుగా; కాకి, పదుపు+పొంగన్‌= 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 7 


కాకుల సమూహం ఆనందంతో పొంగిపోగా; దానిన్‌+ఇపుడు+అ గెలుతున్‌= 
ఆ హంసను ఇపుడే గెలుస్తాను. 

తాత్పర్యం: అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇట్టా 
అన్నది: 'నూట ఒక్క గతులు వేటిలోనైనా నేను నూరు ఆమడల దూరం 
వెళ్ళగలను. పొడవుగా మీదికి ఎగిరి అదే విధంగా నేలకు దిగి రాగలను. 
మనోహర గతులతో వంకరగా, వలయాకారంగా మీరు కోరిన విధంగా 
పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. మిగిలిన హంసలన్నీ 
భయపడేటట్టుగ, కాకులు నన్ను చూచి పొంగిపోయేటట్లుగ దానిని గెలుస్తాను. 


విశేషం: పక్షుల నడకలను పేర్కొనటంలో తిక్కన సూక్ష్మపరిశీలన, లోకజ్జత 
సువ్యక్తమౌతున్నాయి. యోజనము= నాలుగు కోసుల దూరం (ఆమడ). 


కాకము హంసముతో సముద్రముమీ(ద6 బజుచి భంగపడుట(సం. 8-28-27) 


వ. అనుటయు విని ము న్నాహూతం ఖైన హంసం బక్కాకంబు 
నాలోకించి. 9 


ప్రతిపదార్థం: అనుటయున్‌+విని= అనగా విని; మున్ను+ఆహూతంబు+ 
ఐన= ముందు పిలువబడిన; హంసంబు= హంస; ఆ+కాకంబున్‌+ 
ఆలోకించి= ఆ కాకిని చూచి. 


తాత్పర్యం: కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన 
హంస దానిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. 'నూజుగతుల నీవు వాలజుదే నన్నియు । 
నఖుంగ6 బులుంగు లెల్ల నెట్లు వాజు 
నడరి యాకసమున నిడుబాట నట్ల వా। 
అుదము రమ్ము జలధి చదల) ననిన. 10 


8 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


ప్రతిపదార్ద్హం: నూజుగతులన్‌= నూరు నడకలలో; నీవు పాజుదు+ఏన్‌= 
నీవు ఎగుర గలిగితే; అన్నియున్‌+ఎయు6(గన్‌= అవి అన్నీ నాకు తెలియవు. 
పులు6ంగులు+ఎల్లన్‌= అన్నిపక్షులు; ఆకసమునన్‌= ఆకాశమార్గమునందు; 
అడరి= అతిశయించి; నిడుబాటన్‌= చక్కగా; ఎట్టుపాయున్‌= ఎట్టా 
పరుగెత్తుతాయో; జలధి, చదలన్‌= సముద్రంమీది ఆకాశంలో; అట్ల 
పాణుదము రమ్ము= అట్టా ఎగురుదాము రమ్ము; అనినన్‌= అనగా; 


తాత్పర్యం: నూరుగతులలో పరుగెత్తగలనన్నావు గదా. అవన్నీ నాకు 
తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా ఎట్టా ఎగురుతాయో అట్లా 
సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము అని హంస 


పలుకగా. 


విశేషం: హంస మాటలలో వినయంతో కూడిన ఆధిక్యం, హుందాతనం 
గోచరిస్తున్నాయి. 

వ. అయ్యెడం గూడిన కాకంబు లపహసించి 'శతప్రకారగతి యగు 
దీనితో నకయాన పర్యవసానహీన సముత్సాహ దోహలి వగు నీ వెట్లు 
మచ్చరించెదవు; పిచి భంగపడియెదవు గాక యనుటయు, నమ్మరాళం 
బా గమిం బాసి పవ దొడంగినం దోన యవ్వాయసంబునుం బజచె; 
నిట్లు రెండును మున్నీటిపై మిన్ను దథిసి పాజునట్టియెడ. 11 


ప్రతిపదార్థం: ఆ+ఎడన్‌+కూడిన, కాకంబులు= అక్కడ గుమిగూడిన 
కాకులు; అపహసించి= ఎగతాళిచేసి; శతప్రకారగతి అగు దీనితోన్‌= 
నూరుగతులల సంచరించ గల ఈ కాకితో; ఏకయాన పర్యవసాన= ఒక్క 
నడకలో మాత్రమే; హీనసముత్సాహ దోహలివి+అగు నీవు= అల్ఫోత్సాహ 
సంరంభం గల నీవు; ఎట్టు మచ్చరించెదవు?= ఎట్టు పోటీపడతావు?; పజచి= 
పరుగెత్తి; భంగపడియెదవు గాక= అవమానం పాలగుదువు కాని; 
అనుటయున్‌= అనగానే; ఆ+మరాళంబు= ఆ హంస; ఆ గమిన్‌+పాసి= 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 0 


ఆ గుంపును విడిచి; పజవన్‌ తొడంగినన్‌= పరుగెత్తసాగగా; తోన్‌+అ= 
వెంబడి; ఆ+ వాయసంబునున్‌+పజచెన్‌= ఆ కాకి కూడా ఎగిరింది; ఇట్టు, 
రెండును= హంస, కాకి; మున్నీటిపైన్‌= సము(ద్రంపై గల; మిన్ను దజిసి= 
ఆకాశాన్ని సమీపించి; పాజునట్టి ఎడన్‌= పరుగెత్తుతున్న సమయంలో. 
తాత్పర్యం: అక్కడ చేరిన కాకులు 'శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక 
గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే కాని, ఏ విధంగా 
సాటి కాగలవు?” అని హంసను పరిహసించగా, ఆ హంస మారుమాటాడక 
వాటిని వదలి సముద్రం పైమార్గంలో పరుగెత్తసాగింది. కాకికూడా దానిని 
వెంబడించింది. ఈ విధంగా రెండూ పోటీపడి ఎగురుతూ ఉండగా. 
క. రాయంచ మందగతి. జను । 

వాయస మతితీవ్రభందగి వలను మెఅసి లీ 

లాయితము లొప్ప బహుగమ । 

నాయాసము నొంది పఅచు నగ్గలిక మెయిన్‌. 12 


ప్రతిపదార్హం: రాయంచ= రాజహంస; మందగతిన్‌+చను= మందగమనంతో 
వెళ్ళు తున్నది; వాయసము= కాకి; అతి తీవ్రభంగిన్‌= మిక్కిలి వేగంగా; 
వలను మెజసి= నేర్పు చూపుతూ; లీలా+ఆయితములు+జఒప్పన్‌= విలాస 
(క్రీడలతో; అగ్గలిక మెయిన్‌= ఉత్సాహంతో; బహుగమన+ఆయాసమున్‌= 
వివిధ గతులవలన కలిగిన అలసటను; ఒంది= పొంది; పజచున్‌= 
పరుగెత్తుతున్నది. 


తాత్పర్యం: రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెళ్ళుతుంటే, 

వాయసం ఉత్సాహంతో క్రీడావిలాసంతో తన నేర్పులు చూపుతూ 

వివిధగతులలో వేగంగా వెళ్ళటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. 

ఆ. ఎలమి6 గడచి పోవు. బిలుచు. గ్రమ్మథి వచ్చి | 
ముక్కుముక్కుమీంద మోపు జుట్టు 


10 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


నేచి తిరుగు నీశ లీళలతో రాయు । 

నోరయు. జిత్రగతుల మురియు నవ్వు. 13 
ప్రతిపదార్థం: ఎలమిన్‌+కడచివోవున్‌= ఆనందంతో (హాంసను) దాటిపోతుంది; 
(క్రమ్మటి వచ్చి పిలుచున్‌= తిరిగివచ్చి పిలుస్తుంది; ముక్కుమీంద ముక్కు 
'మోపున్‌= ముక్కుమీద ముక్కు ఉంచుతుంది; చుట్టున్‌+ఏచి తిరుగున్‌= 
చుట్టూ విజ్బంభించి తిరుగుతుంది; ఈంకలు+ఈంకలతోన్‌, రాయున్‌= 
(తను ఈకలతో (హంస) ఈకలను రాసేది; చిత్రగతుల ఒరయున్‌= 
చిత్రమైన గతులతో తాకుతుంది; మురియున్‌= మురిసిపోతుంది; నవ్వున్‌= 
నవ్వుతుంది. 
తాత్పర్యం: ఆ కాకి హంసను దాటిపోయి తిరిగివచ్చి పిలిచేది. దాని 
ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలను ఈకలతో రాసేది. దానిచుట్టూ 
విజ్బంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను 
మురిసిపోతూ నవ్వేది. 


విశేషం: మిడిసిపాటు నిండిన కాకి చేష్టలు పొడిమాటల్లో స్వాభావికంగా 
చిత్రితమైనాయి. 

వ. ఇ వ్విధంబునం గాకం బనేక ప్రకార ప్రసరణ చతురంబభై 
సంచరించుటం జూచి ముదితంబు లైన వాయసంబు లధిక స్వరంబుల 
మెఅియుచు హంసంబుల గేలికొని నవ్వుచు. దరువులపయిం ద్రుళ్లి త్రు్లి 
యాడుచు 'మరాళంబు పరాభవంబు. బొందెడు. జూడులంి డని పెద్ద 
యెలుంగునం బలుకుచుండ€ దదీయ కలకలం బాలించి హంసంబు 
భరితోత్సాహం బై. 14 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కాకంబు= కాకి; అనేక 
'ప్రకార= వివిధములైన; ప్రసరణ చతురంబు+ఐ= గతుల నేర్పు కలిగినదై; 


హంసకాకీయోపాఖ్యానమ్‌ శ 


సంచరించుటన్‌+ చూచి= పరుగెత్తటం చూచి; ముదితంబులు+ఐన 
వాయసంబులు= సంతోషించిన కాకులు; అధికస్వరంబులన్‌, మెజయుచున్‌= 
పెద్దగా అరిచి ప్రకాశిస్తూ; హంసంబులన్‌= హంసలను; గేలికొని నవ్వుచున్‌= 
గేలిచేస్తూ నవ్వుతూ; తరువుల పయిన్‌= చెట్లపై; (త్రుళ్ళి త్రుళ్ళి ఆడుచున్‌= 
గంతులు వేస్తూ; మరాళంబు= హంస; పరాభవంబున్‌+ పొందెడున్‌= 
అవమానం పాలవుతుంది; చూడుండు+అని= చూడండి అని; పెద్ద 
ఎలుంగునన్‌ పలుకుచుండున్‌= పెద్ద గొంతుతో అంటూ ఉండగా, 
హంసంబు= హంస; తదీయ కలకలంబు= వాటి అరపులు; ఆలించి= విని; 
భరిత+ ఉత్సాహంబు+ఐ= నిండు ఉత్సాహం కలదై. 


తాత్సర్యం: కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం 
చూచిన తోటి కాకులు, సంతోషంతో అరుస్తూ హంసలను గేలిచేస్తూ చెట్లపై 
గంతులు వేయసాగాయి. 'హంస ఓడిపోతుంది' అని పెద్ద గొంతులతో 
అరవసాగాయి. వాటి అరపులు విన్న హంస నిండు ఉత్సాహంతో- 


క. పొడవునకు నెగసి యెప్పటి । 
పడమటి దెస నిగిడి పెలుచ6. బజచిన6 గూడం 
గడు రయమునఈ. జని యంచం । 
గడవంగా కీలకణచి కాకము పాలున్‌. 15 


ప్రతిపదార్థం: పొడవునకున్‌+ఎగసి= నిలువుగా పైకి ఎగిరి; ఎప్పటి పడమటి 
దెస నిగిడి= మునుపటివలె పడమరదిక్కున వెళ్ళి; పెలుచన్‌+పజచినన్‌= 
అధికవేగంతో పారగా; కాకము= కాకి; కూడన్‌= వెంబడి; కడురయమునన్‌+ 
చని= మిక్కిలి వేగంగా వెళ్ళి; అంచన్‌+కడవన్‌+కాక= హంసను దాటశక్యం 
గాక; ఈలకణచి= ఊపిరి బిగబట్టి; పాణున్‌= పరుగెత్తింది. 


తాత్పర్యం: పొడవుగా పైకి ఎగిరి పడమటివైపు పారగా, కాకి కూడ దానివెంట 
వేగంగా వెళ్ళి ఆ హంసను దాటటానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి 
పరుగెత్తసాగింది. 


12 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


వ. పాటిపాథి డయ్యుటయు నయ్యంచ యుదంచిత త్వరితగమన కళా 
వైదద్ద్రంబు మజియం బఅచిన బీజువడి కాకం బాకులాంతరంగంబును 
వికలాంగంబును నై యిట్లని వితర్కించు. 16 


ప్రతిపదార్థం: పాటి, పాటి, డయ్యుటయున్‌= పరుగెత్తి పరుగెత్తి అలసిపోగా; 
ఆ+అంచ= ఆ హంస; ఉదంచిత= ఒప్పయిన; త్వరితగమన కళావైద్య్యంబు= 
శీఘ్రగమన చాతుర్యం; మెజయన్‌+పజచినన్‌= చూపుతూ పారగా; కాకంబు= 
కాకి; బీజలువడి= దిటవు కోలలు! ఆకుల+అంతరంగంబును= చెదరిన 
మనసు; వికల+ అంగంబునున్‌+ఐ= శక్తి కోల్పోయిన శరీరం కలదై; 
ఇట్టు+అని= ఈ విధంగా; వితర్కించున్‌= ఆలోచించసాగింది. 


తాత్పర్యం: హంస, శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా, దానితోపాటు 
పరుగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తికోల్పోయి బలహీనమయి మనసు 
కలతనొందగా ఇట్టా చింతించసాగింది. 


క. 'నేరక తొడరితి. గాల్కొన । 
భూరుహములు లతలు గిరులు€ బొద లేమియు లే; 
వారయ బహుసత్త్వ మయము । 
వారిధి దిగి సోంకినపుడ వలయుం బొలియన్‌.' 17 


ప్రతిపదార్దం: నేరక, తొడరితిన్‌= తెలియక పందానికి పూనుకొన్నాను; 
కాల్కొనన్‌= కాలుపెట్టటానికి; భూరుహములు= చెట్టు; లతలు= తీగలు; 
గిరులున్‌= కొండలు; పొదలు+ఏమియున్‌, లేవు= పొదలు ఏవీ లేవు; వారిధి= 
సముద్రం; ఆరయన్‌= చూడగా; బహుసత్త్యమయము= పెక్కు జంతువులతో 
నిండినది; డిగి సోకినపుడు+అ= దిగగా అవి ముట్టుకుంటేనే; పొలియన్‌ 
వలయున్‌= చనిపోవాలి. 


తాత్పర్యం: 'ఎరుగక హంసతో పోటీకి సిద్ధపడ్డాను. కాలు నిలపటానికి 
మార్గంలో చెట్టు, తీగలు, పొదలు, గట్టు ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే 
సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు. 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 13 


వ. అనుచు దీన మానసం బయి భయంబునం గలంగి డప్పి సొగసి 
యవశత నంతకంతకు డిగుచున్న యక్కాకిం గనుంగొని కలహంసం బి 
ట్లనియె. 18 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనుకొంటూ; దీనమానసంబు+అయి= దిగులు 
చెందిన మనసు కలదై; భయంబునన్‌+కలంగి= భయంతో కలతచెంది; 
డప్పిన్‌+సాగసి= దాహంతో అలసి; అవశతన్‌= వశంతప్పి; అంతకున్‌+ 
అంతకున్‌, డిగుచున్న= మెల్లమెల్లగా దిగుతున్న; ఆ+కాకిన్‌= ఆ కాకిని; 
కనుంగొని= చూచి; కలహంసంబు+ఇట్టు+అనియెన్‌= రాజహంస ఇట్టా 
అన్నది. 

తాత్పర్యం: అని అనుకొంటూ దిగులుతో, భయంతో కలతచెందిన మనసు 


గలదై కాకి, దప్పితో వశంతప్పి [క్రమంగా క్రిందికి దిగసాగింది. దాన్ని 
చూచిన హంస ఇట్టా అంటున్నది. 


ఆ. 'నీ వనేకగతులు నే ర్తిది యే గతిం । 
జనుట చెపుమ వాయసంబ! యేను 
గడవ నరిగి పిలువంగా నేల తడసెద? । 


వెఅక లేటి కిట్టు లెడల విడువ?” 19 
ప్రతిపదార్థం: వాయసంబ!= ఓ కాకమా!; ఏను= నేను; కడవన్‌+అరిగి= 
(నిన్ను) దాటిపోయి; పిలువన్‌కాన్‌= పిలువగా; ఏల తడసెదవు?= ఎందుకు 
ఆలస్యం చేస్తున్నావు?; ఎజకలు= రెక్కలు; ఇట్టులు= ఈ విధంగా; 
ఎడలన్‌+విడువన్‌= (నీకు) దూరమై పోయినట్టు విడవటం; ఏటికిన్‌?= 
ఎందుకు?; నీవు, అనేకగతులు= ఎన్నో నడకలు; నేర్తు(వు)= నేర్చినదానవు; 
ఇది, ఏ గతిన్‌ చనుట= ఏ నడకతో వెళ్ళుటో; చెపుమ= చెప్పుము. 
తాత్పర్యం: 'ఓ వాయసమా! నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు 
పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు నీకు దూరమైపోయినట్టు చాస్తున్నావు. 
నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో చెప్తుతావా? 


14 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


విశేషం: నూటొక్క గతులలో ఆరితేరినదానను(63ప.) అన్న కాకి మాటలకు 
బదులుగా ఇది ఎత్తిపొడుపు. 


వ. అనియె నట్టియెడ. 20 
ప్రతిపదార్థం: అనియెను; అట్టిఎడన్‌= అప్పుడు. 
తాత్పర్యం: అని హంస కాకితో హేళనగా పలుకగా, అప్పుడు. 


క. తలకొని జలములు పక్షం । 

బులు దుండము దోంక సో బొరింబొరి నెగనయన్‌ 

బలమటథి మెయి దిగంబడంగా | 

సొలసి యగయలేక వాయసుండు వెగడొందెన్‌. 21 
ప్రతిపదార్థం: తలకొని= పూని; జలములు= సముద్ర జలాలు; పక్షంబులు= 
రెక్కలు; తుండము= ముక్కు; తోక= తోకను; సోకన్‌= తాకగా; పొరిన్‌ 
పొరిన్‌+ఎగయన్‌= మాటిమాటికి ఎగిసిపడగా; బలము+అజీ= బలము 
నశించి; మెయి దిగ(యడంగాన్‌= శరీరం క్రిందికి వ్రాలగా; వాయసుండు= 
కాకి; సాలసి= అలసి; ఎగయ లేక= ఎగర లేక; వెగడు+ఒందెన్‌= భయపడెను. 


తాత్పర్యం: సముద్ర జలాలు రెక్కలను, ముక్కును, తోకను తాకుతూ 
ఉండగా, మాటిమాటికి మీదికి ఎగురుతూ, బలహీనపడి [క్రిందికి వ్రాలుతూ 
ఉండగా - అలసిపోయి ఎగురలేక భయపడింది. 


విశేషం: 'వాయసుండు" అన్న మాటలో గర్వంతో కన్నూమిన్నూ కానని 'మానవుడు” 
స్సురిన్తాడు. 

వ. ఇట్లు మున్నీటి నీటి పయింబడి యగ్గలం బగు దురవస్థకు బెగ్గలంబు 
నొందు కాకంబు నాలోకించి *'పలుకనగుం గాక; పలికినట్ల యెవ్వరికి. 
జేయ. దీరు.? బని తీరెంగదా' యనిన రాయంచకు న క్కాకం 
బిట్లనియె. 22 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 15 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; మున్నీటి నీటి పయిన్‌+పడి= 
సముద్రజలంమీద పడి; అగ్గలంబు+అగు దురవస్టకున్‌= మిక్కిలి హీనస్థితికి; 
బెగలంబున్‌+*ఒందు= భయపడుతున్న; కాకంబున్‌+ఆలోకించి= కాకిని చూచి; 
పలుకన్‌+అగున్‌+కాక= (మాటలు) పలుకవచ్చునుకాని; పలికిన+అట్టు+అ= 
పలికినట్టుగానే; ఎవ్వరికిన్‌+చేయన్‌+ తీరున్‌?= చేయటానికి ఎవరికి 
వీలవుతుంది?; పని తీరెన్‌+కదా అనినన్‌= నీ పని ముగిసింది కదా అనగా; 
రాయంచకున్‌= రాజహంసతో; ఆ+కాకంబు+ఇట్టు+ అనియెన్‌= ఆ కాకి 
ఇట్టా అన్నది: 


తాత్పర్యం: ఈ విధంగా పైకి ఎగురలేక సము(ద్రపు నీటిమీదపడి, తన 
బలహీనస్థితికి భయపడుతున్న కాకిని చూచి రాజహంస ఇట్లా అన్నది: 
'మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కాని చెప్పినదంతా చెయ్యటం ఎవరికి 
సాధ్యమౌతుంది. గొప్పలు పలికిన నీ పని అయిపోయింది కదా! అన్న 
హంస మాటలు విని కాకి ఇట్టా అంటున్నది: 


క. 'ఎంగిళులు గుడిచి క్రొవ్వున | 
బొంగిన మెయితోడ గర్వమున దిరుగుచు నా 
కుం గలదె యెందు నెదురు?వి। 
హంగమ పతి నైన గెలుతు' నని మును దలంతున్‌. 23 


ప్రతిపదార్హం: ఎంగిళులు, కుడిచి= ఎంగిళ్ళు తిని; క్రొవ్వునన్‌+పొంగిన 
మెయితోడన్‌= కొవ్వుతో బలసిన దేహంతో; గర్వమునన్‌ తిరుగుచున్‌= 
గర్వంగా తిరుగుతూ; నాకున్‌= నాకు; ఎందున్‌= ఎక్కడైనా; ఎదురు కలదె?= 
ఎదురు ఉన్నదా?; విహంగమపతిన్‌+ ఐనన్‌= పక్షిరాజైన గరుడుని కూడా; 
గెలుతును+అని= గెలువగలనని; తలంయదున్‌= ఇంతకుముందు భావించాను. 


తాత్పర్యం: ఎంగిళ్ళు తిని, బలిసిన దేహంతో గర్వించి, నాకు ఎదురు 
ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని సైతం ఓడించగలనని తలచేదానిని. 


16 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


క. నా కొలంది యిప్పుడెలింగితి | 

నీ కరుణాలోకనంబు నిగిడించి శర 

ణ్యా! కావు నన్ను మగుడం । 

గాకులలో. గలుప దగవు గాదే నీకున్‌? 24 
ప్రతిపదార్హం: నా కొలంది ఇప్పుడు+ఎరిగితిన్‌= నా పరిమితి ఇప్పుడు 
తెలిసికొన్నాను; శరణ్యా!= శరణు పొందదగినవాడా!; నీ కరుణా+ఆలోకనంబు= 
నీ దయాదృష్టిని; నిగిడించి= ప్రసరించి; కావు= రక్షించు; నన్నున్‌; మగుడన్‌= 
మళ్ళీ; కాకులలోన్‌= కాకుల్లో; కలుపన్‌= చేర్చగా; నీకున్‌= నీకు; తగవు 
కాదే?= న్యాయం కదా! 
తాత్పర్యం: నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకొన్నాను. నిన్ను శరణు 
కోరుతున్నాను. నాపై దయ చూపి నన్ను రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ 
నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా. 


వ. అని యిత్తెిజఖంగున. 25 
తాత్పర్యం: అని ఈ విధంగా. 


క. ఆకులత. బొంది పలుకుచు. 
గాకా యని చంచు€ దెఅచి కడు నజిచుచు నీ 
రాకరమున మునింగెడు న । 
క్కాకిం గని హంస పరమకారుణ్యమునన్‌. 26 


ప్రతిపదార్థం: ఆకులతన్‌+పొంది= కలతవచెంది; కా కా అని= కావు కావు 
అని; పలుకుచున్‌= పలుకుతూ; చంచున్‌ తెజుచి= ముక్కు(నోరు) తెరచి; 
కడున్‌+ అజచుచున్‌= ఎంతగానో అరుస్తూ; నీరాకరమునన్‌= సముద్రంలో; 
ముని౮డు= మునుగుతున్న; ఆ+కాకిన్‌+కని= ఆ కాకిని చూచి; హంస; 
పరమ కారుణ్యమునన్‌= మిక్కిలి దయతో. 


హంసకాకీయోపాఖ్యానమ్‌ 17 


తాత్పర్యం: వ్యాకులమైన మనసుతో కావు కావు మని ఎంతగానో అరుస్తూ 
నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో- 


క. వెరవున దత్తనువుం దన । 
చరణంబుల నిథికి యెత్తి చా వుడిపి బల 
స్పురణంబు మెజియ వీపున । 
ధరియించుచు వచ్చె. బక్షితతులు నుతింపన్‌. 27 


ప్రతిపదార్హం: వెరవునన్‌= ఉపాయంతో; తద్‌+తనువున్‌= ఆ కాకి దేహాన్ని; 
తన చరణంబులన్‌= తన కాళ్ళలో; ఇజికి ఎత్తి= ఇరికించుకొని పైకెత్తి; 
చావు+ఉిడిపి= చావునుంచి కాపాడి; బల స్ఫురణంబు మెజయన్‌= బలస్సూర్తి 
(ప్రకాశించగా; వీశ్రున ధరియించుచున్‌= వీపుపై మోసికొని; పక్షితతులు, 
నుతింపన్‌= పక్షులన్నీ కొనియాడగా; వచ్చెన్‌= వచ్చింది. 

తాత్పర్యం: కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి దాని ప్రాణాలు కాపాడి, 
బలమొప్పుగా వీపున మోసికొని వస్తున్న హంసను చూచి పక్షులన్నీ 
పొగడసాగాయి. 

వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున డించి, రాయంచ యక్కాకి 
దెప్పిటిన, దానితో నచ్చటి కాకులు విన 'నింక నిట్టి యవినయంబు 
లెన్నండును జేయకు' మని పలికి నిజ సహచరంబు లగు మరాళంబులుం 
దానును వలయు చోటికిం జనియె; నీవు నా కోమటి కొడుకుల యెంగిలి 
కూటం బెరి6(గిన యక్కాకంబు చందంబున. గురుకుమారుల యెంగిళులు 
గుడిచి క్రొవ్వి, యెక్కుడువారల ధిక్కరించెదవు; నీ కొలంది యెజుంగవు; 
దీనం జేటు వాటిల్లు. గాన తేటపడ నెటింగించెద నాకర్ణింపుము. 28 


ప్రతిపదార్హం: రాయంచ= రాజహంస; ఈ విధంబునన్‌+తెచ్చి= కాకిని 
ఈ విధంగా మోసికొనివచ్చి; ఎప్పటి నెలవునన్‌ డించి= దాని నివాసంలో 


18 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


దించి; ఆ+కాకి తెప్పిటీనన్‌= కాకి తెప్పరిల్లగా; అచ్చటి కాకులు వినన్‌= 
అక్కడ ఉన్న కాకులు వినేటట్టుగా; దానితోన్‌= ఆ కాకితో; ఇంకన్‌= 
ఇకముందు; ఇట్టి అవినయంబులు= అహంభావంతో కూడిన పనులు; 
ఎన్నండును చేయకుము= ఎప్పుడూ చేయవద్దు; అని పలికి= అని వచించి; 
నిజ సహచరంబులు+అగు, మరాళంబులున్‌= తనతోటి హంసలూ; తానును= 
తానూ; వలయుచోటికిన్‌+చనియెన్‌= తమ కోరిన ప్రదేశానికి వెళ్ళాయి; 
నీవును= నీవు కూడా(కర్షుడు); ఆ కోమటి కొడుకులు= ఆ వైశ్య పుత్రుల 
ఎంగిలి కూటన్‌+పెరింగిన= ఎంగిలికూడుతో పెరిగిన; ఆ+కాకంబు 
చందంబునన్‌= ఆ కాకివలెనే; కురు కుమారుల= దుర్యోధనాదుల; ఎంగిళులు 
కుడిచి= ఎంగిళ్ళు తిని; (క్రొవ్వి= గర్వించి; ఎక్కుడు వారల= నీ కంటె 
అధికులైన వారిని (కృష్ణార్జునులను); ధిక్కరించెదవు= తిరస్కరిస్తున్నావు; నీ 
కొలంది ఎజుంగవు= నీ పరిమితి తెలిసికొనలేకుండా ఉన్నావు; దీనన్‌+చేటు+ 
పాటిల్టున్‌+కానన్‌= ఇందువలన నీకు హాని కలుగుతుంది కాబట్టి; తేటపడన్‌+ 
ఎజీంగించెదన్‌= తెలిసేటట్టుగా చెబుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: హంస ఈ విధంగా కాకిని మోసికొని వచ్చి దాని స్థానంలో 
దింపింది. కాకి స్తిమితపడిన తర్వాత తోటి కాకులు వినేటట్టుగా ఇక 
ముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ది చెప్పి 
తోడి హంసలతో కలిసి వెళ్ళిపోయింది. కాకి హంసల కథను కర్షుడికి 
వినిపించి శల్యుడు అతడితో 'వైశ్వకుమారులు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన 
కాకివలెనే నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని, నీ శక్తిని మరచి, నిన్ను 
మించినవారితో తలపడుతున్నావు. దీనివలన నీకే హాని జరుగుతుంది కాబట్టి 
నా మాటలు వినుము'* అంటూ. 


విశేషం: 28 పద్యగద్యాలలో కొనసాగిన హంస వాయసముల కథ ద్వారా 
కర్దుడిని అవమానపర్పాలన్న శల్యుడి ఉద్దేశం (ప్రస్ఫుటమవుతున్నది. ఈ 


హంసకాకీయోపాఖ్యానమ్‌ [9 


ఉపాఖ్యానానికి ముందు 'హితోపదేశంబు సేయ మాననేర్తునే' అంటూ చివర 
“చేటు వాటిల్లుంగాన తేటపడ నెజింగించెది అనటంలో ప్రధానకథకు భంగం 
కలగకుండా పొందికను కూర్చటంలో తిక్కన రచనా నైపుణ్యం వెల్లడి అవుతున్నది. 
సు(ప్రసన్నుడవైనవాడా! గమనాగమనములు లేనివాడా! శాంతిదాంతులచేత 
తెలియదగిన తత్త్యం కలవాడా! 


విశేషం: లోకంలోని వన్తువులను వివిధ ప్రమాణాలతో తూచినట్టు 
హరిహరనాథుడిని తూచలేము. ఆయన అన్నిటికీ అతీతుడు. సర్వవ్యాపకుడవటం 
చేత గమనాగమన వర్జితుడు. 
మాలిని. 

ద్విజపతి వృషభాంకోదీర్హ! కారుణ్య పూర్ణా! 

భజన నిరతరక్షై ప్రాఢ! నిర్దేదరూఢా! 

గజదురిత సముత్సేకఘ్న! హృత్పద్మనిఘ్నా! 

యజన విధి ఫలత్వవ్యాప్త! నిత్య ప్రదీప్తా! 29 
ప్రతిపదార్దం: ద్విజపతి వృషభాంక+ఉదీర్ల!= గరుడ వృషభవాహనాలతో 
కూడిన (శ్రేష్టుడా!; కారుణ్యపూర్ణా!= కరుణాభావంతో నిండినవాడా!; భజన 
నిరతరక్షాప్రాఢ!= భక్తులను ఎల్లప్పుడు కాపాడటంలో ప్రావీణ్యం కలవాడా!; 
నిర్భేదరూఢా= భేదంలేకపోవటంచేత ప్రసిద్దుడా!; గజదురితసముత్సేకఘ్న!= 
ఏనుగుయొక్క దుఃఖాతిశయాన్ని నశింప జేసినవాడా!; హృద్‌+పద్మనిఘ్నా!= 
హృదయ కమలంలో ఇమిడేవాడా!; యజనవిధి ఫల త్వవ్యాప్తః= యజ్ఞకర్మమునకు 
ఫలంగా స్వరూపం పొందినవాడా!; నిత్యప్రదీష్తా!= నిత్య తేజోరూపుడా! 


తాత్పర్యం: హరిగా గరుడ వాహనంచేత, హరుడిగా వృషభ వాహనంచేత 
'ప్రసిద్ధ్దమైనవాడా! హరిహరనాథా! ఆర్తులపట్ల కరుణామూర్తివి, నిరంతర 
భక్తరక్షకుడవు. భేదరహితుడవు. గజనాథుడి బాధను హరిరూపంలో, గజాసురుడి 
దురితాన్ని హరుడి రూపంలో నళశింపజేసినవాడా! నర్వవ్యాపకుడవై 
హృదయకోశంలో నిలిచేవాడా! యజ్ఞఫలస్వరూపుడా! నిత్య తేజోరూపుడా! 


20 హంసకాకీయోపాఖ్యానమ్‌ 


విశేషం: పై మూడు పద్యాలూ తిక్కన కృతినాథుడైన హరిహరనాథుడి 

స్తుతులు. ఆశ్వాసాంతంలో కృతిపతిని స్తుతించే పద్యాలు రచించటం 

ప్రాచీనకవి సంప్రదాయం. మొదటి పద్యంలో వృత్త వైవిధ్యం పాటించి మిగిలిన 

రెండూ వరుసగా కందం, మాలిని చందస్సులలో వ్రాయటం తిక్కన 

అవలంబించిన పద్ధతి. 

గద్యము. 

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి 
తిక్కన సోమయాజి 
ప్రణీతం బయిన శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందు 

ద్వితీయాశ్వాసము. 


తాత్పర్యం: ఉభయ కవిమిత్రుడూ, కొమ్మనామాత్య పుత్రుడూ, పండితులను 
పూజించే వాడూ (పండితులచేత పూజించబడి (ప్రకాళించేవాడూ) అయిన 
తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని కర్షపర్వ ద్వితీయాశ్వాసం 
ఇది. మహాభారతంలో కర్షపర్వంలోని ద్వితీయాశ్వాసం సమాప్తం. 


